


1982 


సన్ను తీ 


వేమూరి వేంకట రామనాధం 





(పచురణ 3 


కార్యనిర్వహణాధికారి, 
తిరువుల తిరుపతి దేవస్థానములు, తిరువతి. 
1982 


SANNUTI 
by 


VEMURI VENKATA RAMANADHAM 


T. T. D. Religious Publications 31185 No. 139 


First Edition : October 1982 


Copies : 5000 





eh: స సల్ల హ్మా 
మం... 
Price: Rs. 2-00 (లే Ey 
| CEN. RR. గ 

 ! 2 oa క we 4 ప 

$F HA es SE 
i 
| 


ఈ 63 


2 శాం టన లలల క షక 


ళో స wo నో తల తేక అ తవలీట సం Cr 
Cue జని 


paie..... = es 
హని ల క. 
Published by . ' Tr. 


Sri G. Kumaraswamy Reddy, LA.S., 
EXECUTIVE OFFICER, 


Tirumala Tirupati Devasthanams, 
Tirupati. 





Printed at | 


Tirumala- Tirupati Devasthanams Press, 
Tirupati. 


ముందుమాట 


ఆంధ సారస్వత రంగంలో పురాజేతిహాస కావ్య (పబం 
ధాలతోపాటు శతక సాహిత్యానికి కూడా గణనీయమైన స్థానం 
వున్నది. బహుళ |పచారంలో ఉన్న సాహిత్యం కూడా ఇదే 
అనడం సత్యదూరం కాదు, శ్రీకాళహస్తీశ్వర దాశరథి శతకాలు 
ఈ సత్యాన్ని నిరూపణ చేస్తాయి. సుమతి శతకం, కృష్ణశత కం, 
వేమనశతకం. వీటిలో ఒక పద్య మైనా నోటికిరాని తెలుగువారు 
వుండరని నిస్పందెహంగా చెప్పవచ్చు. 


శతక రచనకు ముఖ్యోద్దేశం భగవన్నుతి, భక్తిజ్ఞాన 
వై రాగ్య [ప్రబోధం : నీతిధర్మత త్త్వ్వ్మపచారం, 


శతకానికి సంభఖ్యానియమంకంటె మకుట నియమం 
[ప్రధానంగా కనిపిస్తుంది. కాని మకుట విరహితంగా శతక 
పాయాలై న రచనలుకూడా లేకపోలేదు. “సన్నుతి” అనే 
ఈ స్రోత [గంథం ఆకోవలో చేరుతుంది. శ్రీనివాసస్తుతి పరమైన 
ఈ పుస్తకంలో _కౌండ, సుప్రభాతం, ఆదివరాహుడు, విమాన 
వేంకటేశ్వరుడు. తిరుపతియా|త్ర - ఇలాంటి ముపై ఆరు శీర్షిక 
లున్నాయి. ఇవన్నీ శ్రీ వెంకటేశ్వరుడికి సంబంధించిన భక్తి 
మయ రచనలు; అనుభూతి రుచిరాలు. 


భక్తుడు శ్రీనివాస సందర్శనార్థం కొండ మెట్లెక్కి ఆలయం 
చేరడం, స్వామి పుష్కరిణి స్నానం, ముందు వరాహస్వామి 
తరువాత శ్రీనివాసస్వామి సందర్శనం, అర్చన, హారతి... ఈ 
వై భవాలూ, |పాభాతిక వేళలో తిరుమల (ప్రకృతి శోభానుభవం 
రచయిత శ్రీ వేమూరి వేంకట రామనాధంగారు తమ “సన్నుతి లో 
ఎంతో హృద్యంగా వర్ణించారు. 


షై 


తి, తి, దేవస్థానంవారు హిందూ ధర్మ పచారానికి చేపట్టి 
బహుముఖ కార్య[కమాలలో వేదవేదాంగ రామాయణ ne 
భాగవతాది ధార్మిక [గంథాలను విరివిగా ముదించి స్వల 
మూల్యాని కే [ప్రజల కందించడం ఒక భాగం. తదనుగుణంగా 
[ప్రచురించబడుతున్న ఈ “' సన్నుతి” భ కుల ఆదరణకు పాత్ర 
కాగలదని మా విశ్వాసం, 


తిరుపతి, | జి. కుమారస్వామి రెడ్డి 
అక్టోబరు 7, 1982 ॥ కార్యనిర్వహణాధికారి, 
J తిరుమల తిరుపతి దేవస్థానములు 


iv 


శ్రీః 
అభినందనము 


మీ|తులు అచార్య రామనాధంగారు రచించిన సన్నుతి యను 
శ్రీవేంక కేశ్వర స్తవ పద్యకుసుమ సబకము నందలి |పతి పుష్పము 
సౌందర్యము కని, సౌరభము నాని మకరందము నాస్వాదించి 
యిందిందిరమువలె నమందమైన సానంద పారవశ్యము నొందితిని, 
జగద్గురు శ్రీశంకరా చార్యులవారు శ్రీదేవీ పాదరజమును జడులకు 
చైతన్య స్తబక మకరంద |నుతిర్లురి యని యుగ్గడి చి యుండిరి. 
మకుటము లేకున్నను శతకమని చెప్పదగిన యీ సన్నుతిని చదివి 
నప్పుడు నా కాచార్యులవారి యా వర్ణనము జ ప్తికి వచ్చినది. ఇందు 
ముప్పదియారు శీర్షి కలున్నవి. అందలి పద్యములు కొన్ని వర్ణనా 
త్మకములు; కొన్ని అనుభూతి పూర్ణ ములు; కొన్ని భ క్రిపారవశ్యపర 
మావధులు. “ఎప్పడి యూహాల ప్లై పదహృద్యత భావ నిసర్గలిలమై 
చెప్పితి వృత్తసంకలిత శృంఖలముల్‌ దవిలించి”' అని వారు “రచనిలో 
(వాసీయుండిరి. ఆ వృత్తములు శృంఖలలవ లె లేవు; భక్తులైన పాఠ 
కులకు రసానంద శ్రీపాదతీర్ధమున ౨దిచ్చు శంఖములవలె నున్నవి, 
మధుమాసమున నన్ని లతలును పుప్పించును. ఆ వువ్వులం దొక్కొక్క 
దాని యందొకొొక్క సౌరభ విశేషముండును; ఒక్కొక్క లాలిత్య 
వైభవము గోచరించును. అన్ని పువ్వులొకే రకమునకు చెందిన 
వెనచో ఆ విరిగు తి యందు సౌరభాధిక్య ముండునుగాని వైవిధ్య 
ముండదు. ఈ సన్నుతి సౌరభ వెవిధ్యముతో కూడిన అపూర్వ 
పుష్పగుచ్చము. ఈ గుచ్చము ధరించినప్పుడు స్వామి ఎంతగా 
మురిసిపోవునో ! 





తెలుగున నున్నన్ని శతకములు మజే భాషయందును లేవు. 
వాని సంఖ్య యెనిమిది వేలకుమించి యుండును. వానిలో కొన్ని 
భ క్రిమయములు; కొన్ని నీతిబోధకములు; కొన్ని త త్త పచారక 
క కొన్ని వ్యాజస్తుతి పూర్వకములు; కొన్ని కథనాత్మకములు. 
ఈ సన్నుతి యందా వెవిధ్యమంతయు గోచరించును. ఆదివరాహుడు, 
గోవిందరాజు మున్నగునవి న్వామి చర్మితను జ పికి తెచ్చును. జీవ 
(బహ్మైక్యముకంకు గొప్ప తత్త్వభావన ముజొకటి' ఉండదు. శ్రీరామ 
నాధం గారా యైక్యమును వాంఛించు పద్యము లిందెన్నో యున్నవి. 
వారు నీతి నిందు వాచ్యముగా చెప్పియుండలేదు. పూలలో వాసన 
వలె నది (పతిపద్యము నందంతర్లతమై యున్నది. ఆదివరాహుడను 
శీర్షిక యందలి పద్యములు వ్యాజస్తుతికి తార్మాణములు. ఇంక 
భ క్షియందమా, యిందలి పద్యములన్నియు భక్తిరస సము;దములు. 
ఆం|ధమున శ్రీకాళహ స్తీశ్వర, దాశరథి శతకములు భక్తికి “ఎర రిదినవి; 
ఆధునికుల శతకములలో భ క్రచింతామణీ యు, విశ్వనాధవారి మా 
స్వామియు భక్షిరస భావసంపద యఎద(గగణ్యములు, ఈ సన్నుతి 
అ శతకముల కోవకు చెందినది. ఒక్క భక్తి భావమునే దృష్టి 
యందుంచుకొన్న చో దీనికి కనిష్టికాధిష్ట తయే లభించును. శ్రీరామ 
నాధంగారి భక్తి నిష్కామమైనది. “యస్త్య్వా శిషమాశా'స్తె న వై 
భక్తః స వైవణి”క్కని ప్రహ్లాదుని భావము. భగవద్దీతయు నిష్కామ 
కర్మమున కె (వాధాన్యమిచ్చును. ““ఏదియో కోరికమె నినున్‌ 
దరియ కుండెడు విజ్ఞత నీయవ్కా భవత్‌ శ్రీకుచి సిద్ధియే తనివి 
తీరని బుద్ధిగ చేయవా వభూ” అని వారీ కోరిక వేని కోరిక, 


సాధారణముగా నే దెవమునైనను షోడశోపచారములతో 
పూజింతురు. సన్నుతియందు వానిలో కొంచెమించు మించుగా 
నన్నియు కనిపించును. కొండ, కొొండమెట్లు, సు[పభాతము, అక్షయ 
పాాత్క విమాన వేంకకుశ్వరుడు, నీరాజనము, దర్శనము మున్నగు 


vi 








శీర్షిక లత్యంత హృద్యములుగానున్నవి. నీ రూవు, అరూపము, నిర్లు 
ణము, నయన దర్శనము అను భాగములు కవి హృదయ నిష్టమైన 
సగుణ నిర్షుణ తత్త్వభావముల నుదాత్తముగా |పకటించుచున్న వి. 
వారేదో ఉన్నతమైన భావము పెల్లుబికి నప్పుడు కాని పద్యము 
[(వాయరు. అందుచే పద్యములన్నియు మనోహర భావనిర్భరము లై 
యున్నవి ఆ భావములు భక్తి సంభృతములై యుండుటు వాని 
కెంతో పవి|తతను చేకూర్చుచున్నది. భావ మతివేలమై 'నాలుగు 
పాదములలో నిముడనప్పుడు వారు వృ త్రములందలి పాదములను 
పెంచిన చోట్లును కలవు. ఈ సన్నుతియందు నాకే కాదు ఏ 
పాఠకుని'కై నను అశ్చర్యానందములు వెల్లి గొల్చునవి పద్యములలోని 
కవి ఆత్మీయతా భక్తి పారవశ్యము లే. 


శ్రీ రామనాధంగారి పద్యముల కూర్పులో నొక నవ్యత కని 
పించును. ఛందస్సు పాతదే. అది వారి చేతిలో నపూర్వమైన 
జిగి బిగువులను సంతరించుకొనును, భావమెంత నిరరమో వారి 
గథనమంత నిబిడముగా నుండును. వారికి లలిత లలితములైన 
తెలుగు పదములు కూర్చుటయందు పీతిమెండు. ఆ తెలుగు సమాస 
ములు నాతిదీరములై, అపూర్వ భావ శోభితములై వీనులవిందు 
చేకూర్చుచుండును. వారి పద్యముల నడక బిగువుగానున్నను ధారా 
శుద్ధి శోభితమై యలరారుచుండును. వారి భావ పకటన ర్రీత్రి 
నవ్యముగా నుండును. భాషపైనింత యధికారము వారెట్లు సంపా 
దింపగల్లిరాయని నాకచ్చెరువు కల్లుచుండును. ప్రతిభ వారికి భగవ 
ద్రత్తము. ఆ |[పతిభ వారి పద్యములన్ని టిని సరస్వతి కనవద్యములైన 
అభినపవాలంకారములుగా తీర్చిదిద్దినది. ఈ సన్నుతి సామి హృదయ 
మున ననుగహమును పఠితల హృదయమున నానందమును వెల్లి 
విరియించుననుటలో సందేహము లేదు. శ్రీరామనాధంగారు మహా 
కావ్యకర్త కావలెనని నా ఆశ. వారికా అ ర్సత త పుష్కలముగా నున్నది. 


దివాక ర్స వేంకటావధాని. 


vil 


నా రచనను వాత్సల్యముతో సంస్కరించి 
అభినందనము పేరిట ఆశీస్సు లొసంగిన 
పండితపుంగవులు శ్రీ దివాకర్ల వేంకటావధాని గారికి 
నా కృతజ్ఞ తలు. 


ప జాదార్యముతో ఈ పుస్తకమును 
స్వీయ |ప్రచురణగా స్వీకరించిన 
తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి 
నా ధన్యవాదములు. 


4 


క 
ద 


వెమూరి వేంకట రామనాధం 


ల కై 


RT క అ మ ప ల న 
ననన నయ. వక్‌ 
నో జ్‌ ఉం టో త 
నక AR .. న స 


pa ఆల ళు 
ol Por 


i 
| 
| 


vill 





ధ్యానస్వదాపము 
కొండ 
కొ”ండమెట్లు 
విభవము 
సు[పభాశము 

ఒ త్రిడి 
నీరాజనము 
నయన దర్శనము 
కోరిక 

చడివింపు 
సమర్పణ 

ఎడద 

పాదుకలు 
ఆదివరాహుడు 
గోవిందరాజు 
అక్షయపాత 
దర్శనము 
క్షణికము 

నేడు 

అభయము 

గు ప్రమనోరథము 
నీ రూపు 


cc 00 A ౧౧ t= ODM ౯ 


గర గా గా గా గా a a oo ree గా సా 


లాల 
cD 


విమాన వేంకటేశ్వరుడు 
అన్వేషణ 
సన్నిధి 
సంశయము 
అరూపము 
నిర్లుణము 
తిరుపతియా త 
నీ చిన్నెలు 

న దివ్యత్వము 
[బహ తర్ధము 
సంబంధములు 
వెలుగు 
ఏటికొ 

రచన 


ధ్యానస్వరూవము 


కరుణాంభోధి ఘనీభవించి యచలాకార మ్మిటన్‌ దాల్చెనో, 
సురలోకాగత శాశ్వత త్వముల రాసుల్‌ విిగహ మ్మాయెనో, 
స్వరపావిత్యవు టాదులం దలరు నోజ సాల్మెనో లేశమా 
[తరుచిస్‌ తిర్మల వేంకటేశ్వరుడుగా ధ్యాన స్వరూపమ్ముగా. 


కొండ 


అటవుల్‌ చీకటి గూళ్ళు కట్టికౌని నీలాకాశముల్‌ పర్వు ప 
య్యటలో మిన్మను తారకామణుల నెయ్యంబందు నీ కొండ లో 
గిట వంతల్‌ వెతలన్‌ హరించు ద్యుతి నిక్షపమ్ము లల్లారు, సీ 
స్ఫుట దివ్యత్వ విలాస సూచనలుగా పూర్ణ పభాహేలగా. 
శీతల వాయు చాలనము చిమ్ము [పశాంతత, భూధరా [గ వి 
ఖా్యాత సువర్ణ దీధితు లహస్సుల గొల్పెడీ [పౌఢిమల్‌, విహం 
గాతి మృదుస్వనమ్ములు విహాయస వీథుల నింపు నాక సం 
గీత లయానుర క్రి , యుబికించును నీ వగు దివ్యతాంశముల్‌. 
వై విధ్య మొొదవించు శై ల శిఖర [పాభాత రోచిస్ఫులో 
క్రీవెల్‌ [పాకు సువర్ణ రాసులును, నీదృగ్‌ రేఖ లార్దరిమ్ములై 
పావృడ్‌ వర్షము లట్లు లోయలకు శోభల్‌ గూర్చు విన్నాణముల్‌, 
దేవా, కంటిమె యిట్టు లన్యగిరులం దెందేని విశ్వంభరన్‌ ? 


కొండ మెటు 
లు 


తిరుపతి వేంకటేశ్వరుని దివ్య దృగంతర్వురీ పునీత మై 
మురిసిన భ రకోటి పదముల్‌ రచియించిన మిట్టపల్ల ముల్‌: 
తరములుగా గడించిన పురాకృత పుణ్యనిధాన రాశికిన్‌ 
గుబుతులుగా ధరించినవి కొండలు తిర్చతివేల్పునీడలో. 
తిరుపతి మెట్లు పృథ్విని కుదించిన స్వర్గ్షముఖ్‌ ర్థపమార్గముల్‌ ; 
చరణము లా శిలా|గశకలమ్ముల పెనిలిగింతలో మహా 
త్వరిత గతిన్‌ గమించు, గుడివాకిట చేరని లిప్రయేని దు 
ర్భర యుగమట్లు ని ననని వ్యర్థత కూర్చు తపానుభూతిచే, 


విభవము 


కొండలపైని కాపురము, గోపురశ్చంగము పై డిదొంతరల్‌, 
గుండిగనిండ [ద్రవ్యముల కుప్పలు, న్యమజనాళి కోరికల్‌ 
పండిన కన్గానల్‌ పజపు వెన్నెలచిన్నెల కెంపుసొంపులన్‌ ' 
నిండు [ప్రభాత రాగముల నిద్దుర మేలొలుపుల్‌ భవన్నుతుల్‌. 
న్‌ వాల్ల భ్యము మించి యున్న దొకటే నీ భూరి కారుణ్య రి 

థా వై శిష్ట మనన్య కోమలము; ప్రఖ్యాత [ప్రసన్నాతి శో, 
భావంత మగు నీ మహ త్త పు టనంతత్వమ్ము బంధించు [ప 
జ్ఞావై చితిని కూర్చికొన్న దొక భక్షస్వాంత వై తన్యమే, 

బ్రో య అలి ఎ 


సు వభాతము 


అందునా యందదో తొలి యహస్సున దర్శన మన్న యార్తతన్‌ 
[కిందటిరియి యంతయు నొకే' తలపైన కలంత నిద్దురన్‌ 
కందిన కన్లవల్‌ వెలుగుకప్పురముల్‌ వలె దాల్చి సజ్జనుల్‌ 
ముందటి మండిగమ్ము దరి మూగిరి లోనికి గంతు “"నూవులో, 


పూజల యెద్దడిన్‌ వెనుక ముందుకు సాగెడు వేగుజామునన్‌ 

లే జనరాం|డు కోయిలలు నిద్దురతీరని గొంతు లె త్తి యే 

వో జిగులూరు తేనియల నూదెడు వేళను గుంపులై. జనుల్‌ 
[ప్రాజదువుల్‌ పఠిం|తు తొలి ద్వారము నంటి పతీక్ష సేయుచున్‌. 


కోవెల ద్వారముల్‌ తెజిచు కుంచిక రొండినిదాల్చి వచ్చు నెం 
తో వడి ధన్యజీవి రయెదెయో తొలి పున్నెము చల్వః చీకటుల్‌ 
చేవ తొజింగి సంజలు హసింపకమున్నె [తపా వివర్ణతన్‌ 
పోవను నెందు లే నటులు పొక్కి ముడుంగుచు పోవు వేళలన్‌. 
“కౌసల్యా” ది పదాళి సం[శవణ యోగ్యస్వాన మాధుర్య థా 
రా సంశోభిత మై నగాగగత గీర్వాణ [పతిధ్వాన వం 

శీ సంయు కృమునై యుషస్సి్మత నవ శ్రీ హమరిఖథాంకితా 
శాసర్వస్వము నింపు పుణ్యమయ దృశ్యం బెంత యుత్కృృష్టమో. 
హృది నిను నిల్సి వేకువ పరించెడు పావన సు[పభాతవుం 
బదముల కూర్చు కొప్విరులు పర్వెడి తేనెల జల్లు: శబ్ద సం 
పదగతిబద్ధమౌ నమరవాద్య మృదంగ రవమ్మె, యందునన్‌ 
బొదివిన భావముల్‌ కడలి పున్నమలోతుల య ట్ల గాధముల్‌. 


అరుణిమ నింగి సోకకయె యాలయ గర్భము చెంతజేరి సుం 
దరగతి సు[పభాతము మనః[ప్రమదోజ్ఞ్వాలతన్‌ నిమీలిత 

సిర నయన ద్యుతి స్థ సగిత తీక్టతతో భరితుంటు సజ్జన 

థ్రి 

స్వరముల మేలుకొల్పుల యుషస్సులలో కనులా ర్తువే (ప్రభూ, 


ర్‌ 


అది [భమగాని, సత్కవి మహర్షుల కల్చనగాని, మంగళ 
[పదముగ నిన్ను తమ్మువలె భావనసేయు (ప్రజోహగాని, యీ 
పదియును నాల్లులో కముల భావిభవమ్ములు దిద్దు నీ యెడన్‌ 
నిదురయు జాగృతి స్థితియు నెట్లగు భిన్నదశల్‌ మహాప్రభూ, 
చాటుగ టిక్క్సలం ' దబుమసాగిన రాతిరికన్నె కంటి[కొం 

గాటుక చారలం దరుణకాంతులు విచ్చిన యెబ్దజాజి పూ 

బాట లమర్చువేశ, గిరి పంక్తులు నీదగు సు[పభాతమున్‌ 

మేటి యెలుంగు వల్లరిగ మీటును మంద మరుద్‌విపంచి పై. 


ఒ తిడి 


రి) 


'తిరుపతిలోన కాలిడినదే సరి యెంతయొ తల్లడిల్లు నా 

చరణ శిరమ్ముగా నొడలు; చూడ్కులు కొండలపైని స్వర్ణ గో 
పురము పయిన్‌ః: తలంపు లట బొల్బిన నీ [పణవస్వరూపసుం . 
దరత పయిన్‌: ముడుల్‌వడిన నాడులు నీవను నేదొ యూహపై. 
ఎన్నియొ గంట లాయెగద యిచ్చట కొండకు వచ్చి కాని నీ 
సన్నిధి దక్కు సూచనల సవ్వడియున్‌ వినరా దదేలొకో 
యన్న బెడందతో [గహణమందలి జాబిలిబింబ మట్లుగా 
నున్నది నా మనస్సు కుదు రొందక వ్యాకులతావిశీర్ణ మై. 
అంతటి ముళ్ళయొ త్తి డి తనంతనె రూపటి పోయినట్లుగా 
స్వాంతము తేటవాబును భవత్‌ శుభదర్శనభాగ్య మబ్బె న 
న్నంతనె, కుంభవర్షపు టనంతర నుంబుదనీలము[ద ర 
వ్వంతయు లేని యాకసము వంతున, కాంతిమయ |ప్రశాంతిలో. 


వీరాజనము 


అలయ గర్భమం దరుణహారతిదృశ్య మదెంత సొంపా, నీ 
[మోలనె శ్రీనివాసుడుగ రూపము దాల్చిన భోగమూ ర్రి కా 
జ్వాలల హేలలో [పథమ భా పరివేష మనంతరమ్ము జీ 
వాళి తదేక దీక్ష గమియం దపియించెడు నీ పదాబ్ద రే 
ఖాలఘు దివ్యతాంశమున కంతట గ్లౌసుషమాతిరిక ప 
ద్మాలయమైన వక్షమున కాపయి వెల్లుతుపాను లీను తే 
జోలసి తేక్షణమ్ములకు, చూడుల నిం పెడు నూర్ధ పుండ్ర శో 
భాలలితమ్ము నీ నుదుటి వ|జకిరీట మయూఖకోటి కిన్‌, 
గణనాతీతము నీ యనశ్వర దయాంక స్నిగ్గమౌ మూర్తి కిన్‌ 
క్షణమ్మాత [పతిబింబమున్‌ నిలుపు నీ కర్పూర నీరాజన 
(ప్రణవ [పాభవ ఫుల్ల తన్‌ వికచ నే|తానంద సంవర్ణి యౌ 
ఘృణిగా నద్దుకొనం గలలట్టీ మహితాదృష్టమ్ము నర్థించెదన్‌, 
బారులుతీర్చి నిల్చు జనవర్గము జెప్పలు బొమ్మ లై నటుల్‌: 
వోరతిప శ్ళెరమ్ము గతి నంటి హసించెడి కంటిపాప ల 
ల్లారును కెంపుతోరణము లట్టులు, జో్యితులమాల లట్లు, నీ 
హారకణాలు భాను కిరణాళి ధరించెడు [కొన్ననల్‌ బలెన్‌, 


నయనదర్శ నము 


అనుకొన నట్టి వూర్వనుకృతాంశము గావలె నేటిరేయి సాం 
త్వనసుఖదమ్ము నీ నయన దర్శనలాభము : పూలసొంపులున్‌ 
కనకపు భూషలున్‌ నొసట కస్తురి పూతలు లేని దివ్య వీ 
క్రణరుచులన్‌ శిలాగత నిసర్లతలో కనుగొంటి నో |పభూ, 


కోరిక 


నిన్ను పదేపదే తలచు నిశ్చలతన్‌ కరుణింపవా (ప్రభూ, 
కిన్నెరకన్నె లంచెలుగ కేరి యొనర్చు |పమత తృలాస్య సం 
పన్నవకే వాల లందున [పభూ, విభవోజ్ఞ్వలమైన క కొండకున్‌ 
[కన్నన లెక్కలేని గతిగా నరుదెంచు నదృష్ట మీయవా? 


భూరి oe భూషగ నభొవిభవమ్ముగ నిల్చియున్న స్వ 
రారుణ గోపుర ద్యుతి యుతాలయ గర్భమునందు నేదియో 

కోరికమై నినున్‌ దరియ కుండెడు విజ్ఞత నీయవా, భవత్‌ 
శ్రీరుచి | సిద్దియే తనివి తీరని బుద్దిగ చేయవా [పభూ, 


10 


రిక 


చదివింపు 


కొలతకు చేతు లుండవలె, కూరుకు పోయిన హుండిలోని సొ 
మ్ములు నగలున్‌ నిరంతరము పుష్కలధారగ రాలు నీ షరా 
బుల యొడులందు: [ప్రత్యహము ముట్టిన మొత్తము నీ 
సమక్ష మం 
దెలుగులనెత్తి భూతచయ మెల్ల వినన్‌ జదివింతు రింపుగన్‌. 
ఇది మా వెట్టియె కాదొకో ; యతులమౌ పృథ్వీపరివ్యాప్త సం 
పద సర్వస్వము నీదియే యయిన నీ పై కమ్ములున్‌ పైడినీ 
కొదవెన్‌ నేడని హెచ్చరింపుగతి పల్కుల్‌ పల్కుటల్‌ చెల్లునే? 
విదిత మ్మయి్యును చిక్కురాని ముడి నీ వృత్తాంత మెన్నాళ్ళకున్‌. 


11 


సమర్పణ 


నీ దే నాటిదా యప్పు తీర్చు వరుసన్‌ 'హిమమ్ము దవ్యమ్ము స 
మ్మోగో [ది కృత నీదు (పీతి కయి నీ [మోలన్‌ సమర్చిం[తుః [ప్ర 
జ్ఞాదౌర్భల కము జేసియే మొ, జితవాంఛాస్నిగ్ధ చిత్తమ్ము సీ 
పాద చ్చాయలలో సమర్పణ మొనర్చన్‌ నేర్వ ల్రేక్షో (ప్రభూ, 
తరుణ |పాభవ సం|భమోల్ల సిత గంధర్వాంగనల్‌ మెచ్చు నుం 
దర రత్నాంచిత రుక్మ భూషణము కన్నన్‌, భాగ్యసల్లాప సం 
భరితుండై న కుబేరుడున్‌ వలచు [దవ్య శేణి కన్నన్‌, వసుం 

ధర కై జాలి గలట్టి బేలహృది కాన్సన్‌ సేయ మేలానుగా. 
పచ్చలు నీరసించిన విపన్న లతాంతము రే కుదుళ్ళలో 

వెచ్చని బాప్పబిందువులు వృష్టిగ రాల్చెడు జాలివాలు నీ 
విచ్చెద వేమొ నా కనుల కింతగ, నావలి తూర్పు కూర్చులో 
వచ్చెడు సంజతెమ్మెరల నంపుల తీవెమొనల్‌ చిగుర్న గన్‌, 


ఎడద 


స్వామీ, నీ దరహాస చందికల విస్తార |పభావృష్టిలో 

కామ |కోధ మదాది శాత్రవ గణా[కాంతమ్ము నా స్వాంతమున్‌ 
[పేమన్‌ స్నిగ్ధ మొనర్చి నీ యెడనె కేం ద్రీభూతముం జేసి, యా 
శామాలిన్య తమస్సు చీల్చగల తేజ సింతయేన్‌ చిల్మవా + 
మనసును దుష్టచింతనకు మారని తీరని రీతి నెన్నడో 

పణముగ నొడ్డియున్న జనవర్గ్షము సై త మిటన్‌ భవద్విలో 
కన కరుణార్టర్రితన్‌ కనుల గప్పిన కారుతెజల్‌ తొలంగ ద 
రణము విధాన దాల్చు తన స్వాంతము నీ (ప్రతిబింబసిద్ధికిన్‌, 
నింగికి నూయలల్‌ బటము నీరధి శయ్యల వైని నావగా 
కుంగుచు పొంగు నా యొడదకున్‌ స్థిరతన్‌ కలిగించు నాసతో 
లంగరు నెంత జార్చినను రత్నము లంటునె గాని శ్యామలో 
త్రుంగ తరంగ ఘర్షణలు దూరని ధారుణి తాక దేలొకో. 


నిచ్చలు పారు నీటి కరణిన్‌, సొలపింతయు లేని జెక్కలన్‌ 
విచ్చి చలించు గాలి సరణిన్‌ కడు చంచల మన్న, నంతకున్‌ 
హెచ్చగు నా యెడంద, యది యెట్లన నీరము నిల్బుపా[తలో, 
నచ్చము స్తబ్ధ్దమౌ ననిలమైనను వేసవి మండు టెండలో. 
పంతము మీర నా చపల భావ పరంపర (తోసిపుచ్చి నా 
స్వాంతము నందు నిన్‌ నిలువ బట్టిన నంచుల దన్మ, చిిత మా 
ద్యంతము అంతు పట్టని విధమ్మున నిల్చియు నిల్వవేమి, నీ 
కింతటి చంచలత్వ మని యెన్న డెటుంగను వేంకటేశ్వరా. 


13 


పాదుకలు 


నిగనిగ లాడు నీ చరణ నీరజ రేఖల సంటి యంట న 

యుగ ననయమ్ము దివ్యరుచిలో విలసిల్లెడు పళ్ళిరమ్మునన్‌ 
ధగధగ లాడు మేల్చయిడి తళ్ళుల చిమ్మెడు నీదు పాదుకల్‌ 
తగిలియు తాకనట్లు నను దగ్గజి ముందల నంటు లిప్పలో, 
ఏవో యెన్నడు కాన నట్టి వెలుగుల్‌ పృథ్వీ తలాసాధ్య శో 

భా విన్యాసముతోడ నాదు కను జెప్పల్‌ కంపిలం జేసిన 
బ్రేవో యెన్న డెజటుంగ నట్టి రవముల్‌ గీ ర్భాషణోంకార భా 
వావేశ మ్ముబికించు నట్టు లనిపించున్‌ పారవశ్యస్థితిన్‌. 


14 


ఆది వరాహుడు 


ఆదివరాహుడే తన విహారములో నొక కొంతమేర ని 
న్నాదు కొనంగ నిచ్చెగద యప్పటి లెక్క నలంతి యద్దెపై 
నేదొ కుటీర మొండు వెలయించి వసింతు వటంచునెంచి, నీ 
వో దొర వోలె పైడిపొర లూదిన గోపురమున్‌ వెలార్చుటే 
కాదు కనుల్‌ కడల్పకయె కాన్మలు కొల్లలుగా గడింతు వే 
లాది జనుల్‌ త్వదిక్షణ విలాసము నందగ వచ్చు వేళలన్‌. 
పాపమ్మీ ధనదాయకాచలపు భూస్వామిత్వమున్‌ గల్లియున్‌ 
సీ పై కమ్మున నల్పభాగ మయినన్‌ లేకుండ, కోనేటికిన్‌ 
దాపై నిల్చిన చెట్టునీడ నొక పొంతన్‌ చిన్నిగేహమ్మునన్‌ 
నేపథ్య [ప్రతిమా విశేషము వలెన్‌ నీ యన్న నిల్వంబడున్‌. 
అన్నకు నీవు స్వల్పమగు నద్దె యొసంగిన నేమి యాయె, నీ 
కున్న బుణమ్ము లన్నియును నున్నవి యున్నటు లున్న 
వెన్ని సం 
పన్నిధు అంతు లేనటులు వచ్చిన, నే గతి యప్పుప్మతమం 
దున్నవొ వడ్డి చెల్లు షరతుల్‌ పరిశీలన చేసినా వొకో. 


15 


నోవిందరాజు 


కొలతన్‌ డస్సి పరుండె పాప మిచటన్‌ గోవిందరా జింక నెం 
తలుగా కాలము సాగి పోవలెనా యేనాడో కుబేరుండు తి 

ర్మల వెంకన్నకు నిచ్చి యున్న బుణ సర్వస్వమ్ము చెల్లొట క్రి 
కలికాల [భమణమ్ము చాలునొకొ, నిక్కం బిద్ది మా మంచికే, 


18 


అక్షయపా[త 


పలు నెజవుల్‌ గమించి, జడివానల కొంతగ, మంచుముద్ద వా 
కల మటీి కొంతగా, నవని గర్భముపై కుబికించు నూర్థ థా 
రల వడి కొంత, భూ్యధ నికరాాగములన్‌ జలపాత భీష్మ శ్ర 
య్యల నొక కొంతగా, జలము లై క్యము నంది నదీనదమ్ములై 
కలిసి నిజస్వరూపముల కల్పన వాసి విశాలరత్న గ 

ర్భ లహరులై మెలంగెడు తెజంగున, భిన్నములౌ |పవృత్తులన్‌ 
కలిమిని, లేమి, భక్తి, భయకంపన, కోరికలన్‌, విరాగ ని 
శృలతను దొర్షివచ్చు ధనసంపద భూషణరాశి నీదు చా 

యల కమనీయ పీతవసనావరజాక్షయ పాత్ర లోనికిన్‌. 
ఎచటిదొ యీ సరోవర మదెట్టిదొ యన్న ప్రసక్తి లేకయే, 
[పచలిత మైన భానుపదవం క్రి “ని నావిరులైన సీరముల్‌ 


విచలిత రల పుసముల చేసమునంది మరుత్స మోదనుం 
దిచట క్షుధారి దీర్చ నరుదేరవె జీవనధారలై క్షితిన్‌. 


17 


దర్శ నము 


అది నివముుసమ్ములో సగమె యయు్య ననంతముగా స్ఫురించు న్‌ 
సదముల కింత మేర మురిపమ్మున దగ్గటి నప్పు డెన్ని య 
ర్బ్చుదముల యేండ్లు నీ యెదుట బోరలపడ్డ క్షణాంతరమ్ములో 
నది [తుటిమాాతమౌ కల యటంచు |భమింతు నిదేమి చ్మితమో. 
[కిందటి మాటికన్నను సమృద్ద కృపాకృతిగా స్ఫురించె ది 
వెందులకో, యవే కను లవే పదముల్‌ కరపంకజమ్ములున్‌ 
ముందుకు మొగ్గు నీ యభయ ము[దయు శంఖము చ[కమున్‌ సదా 
యందము లొల్కు గడ్డమున కంటిన మచ్చయు మున్ను కన్నవే. 
ఎన్నటికన్న మించిన యదృశ్య మనోజ్ఞతయున్‌ గభీర వి 
ద్యున్నవ దీప్పియున్‌ విరిసియున్న ఏ నీ మొగి నే డిదేలొకో; 
మున్నును దేవళ మ్మిదియె, మూర్తియు నీవదె, భూషాణాళి సం 
పన్నత గొల్ఫు వెల్లు లవె, [పక్కల విగహపం క్రి యద్దియే. 

సీ దివ్యత్వములో ననుక్షణము సందిపాధిక స్ఫూర్తి యే 

దో దట్టమ్ముగ నిండి యుండవలె సద్యో ్యవి స్టృతి [పౌఢిమన్‌; 
లేదా, యెప్పడికపై నీ కనుల భూరిజో్యోత్స్నలో [పాతవౌ 

నీ దృశ్యమ్ముల జ్ఞప్తి పల్చవడునో నిర్నిదమౌ నా హృదిన్‌. 


18 


క్షణికము 


నాకే యచ్చెరు వౌను. నా కనుల నీ నా డాలయమ్మందు ను 
శ్రీకారుణ మయమ్ము నీ యతుల రోచిర్మూ ర్తి పై నట్టు లే 
యెకా(గోజ్జ్వలతన్‌ లగించు తటి నాహృతీసీమ యాశావిము 
కాకారమ్మున మేఘము క్ర క్ర శరదాకాశమ్మునా నొప్పెడిన్‌. 

ఇది క్షణికస్టితి [పప్రమదమే యగుగాక మొయిళ్ళదాటులో 
చదలున కింత యింపొసగు చక్కిలిగింతలు శంప అట్లు, బు 
ద్బుదముల సంజకెంపు లటు: పున్నెము పండక పోకయున్నె, యొ 
క దినమునన్‌ తథా స్తని యఖండపు దివన లొల్మబోయవో, 


19 


నేడు 


ననలం బొల్బు వసంత వల్లరుల చందంబూగు నా నెమ్మన 
మ్మున నీ [మోలను నేడు పొంగవు తలంపుల్‌ కొర్కెలై, చిత్రమౌః 
నిను దర్శించిన వేళ కోరి యెదియున్‌ నిర్దేశమున్‌ జేయనే 

రని (పజ్ఞా నిశిత త్త దీక్ష [తుటి కలం జేయు మా స్వామి యం 
చనయమ్మున్‌ నిను వెడుకొన్న నిశితోహం జేసియో, లేక. నీ 
కనుచూ పోరగ మందహాసగతి చీఠట్లూరు నా మేనిపై 
క్షణమా(తమ్ము గ పర్వియున్న తటి నస్పష్టంబుగా హృద్యమౌ 
(ప్రణవ పోల్టిత పార వశ్యజనితంబౌ వస్మృతిం జేసియో, 


20 


అభయము 
అభయ సుధా ర్లురుల్‌ (ప్రిదులునట్టి భవన్మృదుహ స్త వారిజ 
[ప్రభ గనిపించు నెన్నియొ [పపంచములందలి భూత సంచయ 
క్షుభిత వివర్ణతల్‌ సరసకోమలతల్‌ నడయాడు నట్టులున్‌ 
శుభముల పంట లాకసముచూరుల నంటిన యట్టులున్‌ [పభూ. 
నీ యర చేయి చిమ్ము రమణీయ మయూఖము లందు బింబితం 
వై యగుపించు మానవుల యాసలజోతుల కెంపువెల్లు వల్‌, 
రేయిపవళ్ళు నీ కృప ఫలించిన సుస్థిర మానసోద్గత 
శియములోని రాగధుని చిన్నెలు సంజల వంపు [కొన్ననల్‌. 


21 


గుప్త మనోరథము 


మదిలో నెన్నియొ నాళ్ళు గుప్తముగ సంభావించి యున్నట్టి దె 
య్యదియో కోర్కెను నీ సమక్షమున నేకా[గ[పశాంతస్థితిన్‌ 
విదితమ్మౌ నటు లుచ్చరింప దొడగున్‌ విజ్ఞాళియున్‌, చిితమౌ 
గద, సర్వజ్ఞుడ వీ వటం చెజిగియున్‌ కారుణ్యవారాన్నిధి. 
అడుగక యమ్మయున్‌ పిడికె డన్నము పెట్ట దటన్న ప్రాతదౌ 
నుడికి నుదాహృతమ్ముగనొ, నోటిని దాటని తేటమాటలన్‌ 
బిడియము క శ్ళెముల్‌ బిగువు వీడని మంద రహస్యవై ఖరిన్‌ 
వడి వడి చెప్పుకొందురు భవత్‌ శుభదర్శన హర్షవృష్టిలో, 
తెలియని యట్లు నీకు తమ తీరు, మనస్థృలి లోభసస్య తుం 
దిల మగు సాగు వంటిదని. తీరము లేని మనో రథాబ్బి యం 
చలసట లేని చంచలత యబ్బిన పక్షలసద్విహాయసో 

జ్వల శకల మ్మటంచును నిజమ్ముగ నాసల పుట్ట యంచునున్‌ 


22 


నీ దూవు 


ఒక పరి మందహాసమున నుబ్బిన బుగ్గలు పేమసంభ్యృతాం 
బకమును దక్క హేమమయ వ|జముగా -నిలువెల్ల తోచు, నిం. 
కొక పరి మేలి పూ లతల కూర్చుల. సౌరభరాశి వోలె, వే 

తొక పరి యే జిలుంగులును నోర్వని నల్లని రాయి వోలికన్‌. 


చలనము లేని యట్టి శిల చందము నీవని యెంతు నన్న, నా 
తలపుల పశ్ళిరమ్మున మొదల్‌ తుద లేనటు లంచు లేని పొం 
గులు గద నీ కృపాలసిత కోమలతల్‌, మటి నీదు రూప్తు రే 
ఖల గతి నా మనః స్థితుల కల్పన యెట్టులొ యట్లె యౌనొకో, 


విమాన వేంకటేశ్వరుడు 


తిరుపతి కొండనీడ కరుదెంచియు కోవెలలోన జొచ్చి నీ 

కరుణ (సవించు కన్లవను గాంచగ నేరని బేలవారు మం 
దిరమునకున్‌ [పదక్షిణము దిక్షగ చేసి విమాన వేంకటే 

శ్వరు కనులార. [మొక్కి మటు సారికి నజ్జులు చాచి పోవరే. . 
మురియుచు 'లోన దర్శనము పొందియు వెండి విమాన ' వేంకటి 
శ్వరునకు సై త మంజలి నొసంగక కోవెల వీడ రెంతకున్‌: 
మటియొక మాట, [పక్క హనుమానునికిన్‌ బొనరింతు రంజలుల్‌ 
పరమ పవిత్ర రాఘవ జపస్మరణోద్గత శ క్రి శాలికిన్‌, 

అరయగ నేదొ లోతయిన యర్థము లేదె విమాన వేంకటే 

శ్వర విభు దర్శనమునకు, బాణము లట్లుగ నెక్కు వెట్టి సు 
స్థిరముగ నిల్చు చూపు లట తీర్చిన బొమ్మలు దాటి, పైడి గో 
పురమును దాటి, యంబరము పొత్తిని జొచ్చుక పోవుగా వసుం 
ధరలు సహ సముల్‌ కలసినట్టి యనశ్వర విశ్వవీథికిన్‌. 


24 


అన్వేషణ 


గిరులను దాటియున్‌ చదలు కెంపుల సొంపు మొదళ్ళుమించి, సీ 
గుబుతుల బాట లేవొ వెదకున్‌ జడతన్‌ మమతన్‌ కనుల్‌ నినున్‌; 
తెజచియు మూత వడ్డ వివి తీరని కోర్కులు పేర్చు చీకటిన్‌.. 
నిరతము నల్లడల్‌ పొరలు నీ ద్యుతి చిహ్నాములన్‌ [గ్రహింపకే. 


25 


సన్ని ధి 


ఎంతలొ దూఠముల్‌ [శమ యదృష్టవిధమ్ముగ నెంచి, [ప్రౌఢ సీ 
మంతిను అష్టదిక్సతుల మంజుల గండ విలాస శోభ అ 
త్యంత ముద(పమ త్తక సమన్వయ మందిన యీ నగోపరి 
[ప్రాంతము చేరవత్తురు భవత్మరుణాకృతి గాంచ సజ్జనుల్‌. 


కొండలు దాటి యేడు గుడి గోడలు చేరు టదొక్క యెత్తు: వే 
టొండుగదా చలింప నటు లూగుచు నాగుచు, పంక్తినంటి ము 
న్మండిగమేని దాటుట, [కమమ్ముగ చేరుట (పాకినట్లు |బ 
హ్మాండపు టద్దమైన భవదాలయ గర్భములోన నెట్టులో. 


ఇంతకు నీ సమక్షము లభించుట యి నిముసమ్ము సేపొ, ని 
శ్చింతగ నిల్చి యాయచల చిన్మయ గోళశయుగమ్ముగాని హ 
స్తాంత నిసర్గ చిహ్నములు శంఖము చ|క్రముగాని, (శీస్మితా 
[కాంత విశాల వక్షమునుగాని, నిగూఢముగా కుదించి య్‌ 
కొంతగనైన కన్గానల కూర్చి కొనంగను లేనుగా (ప్రభూ, 


నీ నగుమోము సొంపులకు నింతగ దగ్గటి నిల్చి నాదృశల్‌ 
సోనలు చేసి నీదు కొనచూపుల వంకనె చూచుచుండినన్‌ 
కానగలేను నీవిపుల గా|తము, చిత్రము, దేవళమ్ము చూ 
రానిన వెల్లు వెల్లువ తరంగము లల్లిన నిండు టావిరిన్‌, 


నాకున్‌ నీకును మధ్య నాల్లడుగు లై నన్‌ నీదు వాల్చూ పదె 
న్నో కల్పమ్ములు యోజనమ్ములుగ హాసోల్లాస సంపన్నమై 
లోకానీకము చుట్టి వచ్చు చిపుడెట్లో నాకుగా నిల్బె నీ 
(పాకారమ్మున నంచు తోచు, క్షణమా[త మ్మంతలో మెల్ల గా 
పౌకున్‌ కోవెల దాటి యంచు తన విశ్వానంత యానమ్ము మై. 


26 


సంశయము 


ఉరలెడు గోలకమ్ము లటు లున్నను కన్నులు వత్సలత్వ్య సుం 

దరతను వెన్న ముద్దల విధమ్మున చెమ్మగిలున్‌, శిలాధను 

స్థిర గతి నున్న కనొమలు చిన్మయ పూర్ణదయా సుధార్దరితల్‌ 

మెఐసెడు పూలతీవెల వలెన్‌ కదలాడు నలంతి పుల్మలన్‌. 

నీ నతవీక్షణమ్ము గమనించు కొలంది నిటే ప్రసన్న శో 

భానిల మంద డోలికల వంపులలో దిగి వచ్చినట్లుగా 

కానగ వత్తు వంతటనె కన్నులు చించుకు చూతునా, యథా 

స్థానము నందె యుందువు గదా, యిది యెంతటి [భాంతియో 
(ప్రభూ, 

ఎంతకు తీర నట్టిది సహేతుక సంశయ మిద్ది, నీవునా 

చెంతకు వచ్చి నా వికల చిత్తములోన స్థిరైక్య మందెదో, 

వంతల మూట నా యొడలి [పల్ల దనమ్ము నిగిర్చి నేనుగా 

నంతము లేని విశ్వరుచి యందు వెలుంగయి లీనమౌదునో. 


ఫలిత మొకండె రెంటను, భవతీకృప యొక్కట నా_పయత్నమం 
దలి పస వేయు మార్గమున నంచు [భమింతును గానిః తేనె సో 
నలు పులకించు పూవుల తనంతనె చేరదె కేటి, తేనె చా 
యలకును నోచనట్టి విరి కందునె తన్మయ భృంగ సంగతుల్‌ ? 


27 


అరూవము 


రూపము లేని దివ్యతకు లోచనముల్‌ కరుణామృతార్ద౦ ధా 
రా పరిధుల్‌ బలెస్‌, భయ నిరాకృతి తర్ణనిగా, నిరంతర 

(శీ పరిపూర్ణ వై భవ విశిష్టత వక్షముగా వెలార్చె నీ 

రూపుగ నీ నగా గములు లోకుల నిశ్చల బుద్ధి సిద్ధికై.. 

న్‌ రూపమ్ము' నిమీలితాక్షి యుగ సందీప్తమ్ముగా నిల్చి, యా 
శ్రా రోచిస్పుల దన్మ- నూగిసిలు నా స్వాంతమ్ముపై శృంఖలల్‌ 
బారుల్‌ తీర్చిన వేళ, నా తనువు సర్వస్వమ్ము నీవై, భవ 
త్మారుణ్యచ్భవి నేను నైన యమరత్వ |పొప్పి నర్ధించెదన్‌,. 

ఆ నిముసమ్ములో దశదిశాంతముగా విలసిల్లు నీ గభీ 

రానన హేలలో స్ఫురణ మౌను సమస్త జనానుభూతులున్‌, 
కానని భూతజాలము సుఖములు వెదన లార్డు లూర్పులు న్‌; 
నా నత హృత్‌ సుమమ్ము కరుణా మధు బిందు విగాహితమ్మగున్‌. 


28 


నిరుణము 
౧ 


రము మీర తా మొసగు సంతత హారతులున్‌, |పలోభ సం 
రము పేర్చు [మొక్కుబడి సంచులు, నీ [పియతన్‌ వరించు స 
ము లంచు నెంచును [భమన్‌ గురు పండిత కోటిసై తమున్‌ః 
మైన దివ్యతకు నెన్ని గుణముల కల్పనమ్ములో. 


Si 
(+ 
స్‌. 


ఎర్ర 
ఖం 


ఎటీిగి యెజుంగ కీ గతి నివృత్తి పథమ్ముల యంచు లందు కొం 
దురొ తనువున్‌ మనమ్మును ధనోద్ధతి కొంతగ ధారవోసి నీ 
కొటకు, వినీలమౌ జలదగుచ్చము పృథ్వికి సస్యసుందరాం. 
కురముగ జవనమ్ములను గూర్చుచు తానె యదృశ్య మౌనటుల్‌. 


29 


తిరువతి యాత 


నిను దర్శించిన నేత్రయుగ్మమునకున్‌ పృథ్వీతల మెల్ల దు 
గ్‌ నదీశ్వేతముగా స్ఫురింపవలె నాంధ్యమ్మంట నట్లే, గులా 
వీని ముల్లున్నది కాక తేనియల తీపిన్‌ చిప్పిలంజేయు నూ 
తనరేఖారుణ మంజులత్వ మొశటే తట్టన్‌ వలెన్‌ నిచ్చలున్‌, 
నిను కీర్తించిన నాల్క, సార్ధకతతో నింపొందు టెట్లన్న, జీ 

వన సర్వమ్మున రాగభారభరితంబా శబ్బపారుష్య ని 

స్వనముల్‌ దొర్హగరాదు, కార్మొయిలు వర్షం బిచ్చు నిల్లాలుగన్‌. 
మును చీకట్లను సంజచేడియలుగా నుక్చే9క్ష చేయన్‌ వలెన్‌. 
నిను ధ్యానించినమా[త పొందునె |ప్రశాంతిన్‌ చిత్త మీధ్యాతినె 
ల్ల నదృశ్యమ్మగు నీదు దర్పణము లీలన్‌ గాంచ లేకున్న. అ 
దనలో వేసవి గొంతు లారిన శకుంత [శేణి యందున్‌, తుపా 
నున మట్టమ్మగు పత్రపుష్పచయ మందున్‌, జాలిపెంపొంద కు 
న్న నిసర్గా నుభవమ్ము గా నవ మరందామంద భంగాళిగా. 

చెదరిన యెండుటాకులను చేవతొలంగిన రేకు తున లని 

కుదురుగ పేర్చి కుప్పగ, నిగుర్చుకుపోయిన తెనెబొట్ల పూ 
పెదవుల నాపయిం బజిచి. భృంగము జిరిన నేమియాను ? తు 
మ్మెద వుధుసౌరభ్యభమ తమిన్‌ పరతెంచునె యారగించ గన్‌ ? 
తిరుపతియాాతమ్మాత మొక తీరును జీవనయాతయంతయున్‌ 
సుతీయొక తీరునై న [పజ మాంద్య తమస్సున తమ్ముదామె సం 
బరపమన మోసపుచ్చుకొనువారలు: భ కి కృతుల్‌ (ప్రవర్తన 
మ్మురదము రెండు చక్రముల యట్టులు సాగవలెన్‌ సమ (పభన్‌. 


30 


ప చిన్నలు 


వనమున మండుటెండసెగ పైకొను కొమ్మలనిడలందునన్‌ 
కనలుచు సోలి యాకలి సగమ్ముగ చిక్కిన బిచ్చగాని చి 
నిన యొడి మావి పిందెలను నేర్చున రాల్పెడు గాలివాలులో 
కన నగు నీదు చిన్నెల వికాసము కన్గొన గల్లువారికిన్‌. 


చనుగవ పాల చాటికల సంభృతిలో నభమున్‌ శుభమ్ము నే 
ర్వని పసిగందు బోసి యధరమ్మున తొణ్కిస లాడు నవ్వులో ; 
తన కబళమ్ములో సగము తన్మయతన్‌ తన బిడ్డనోట మె 

ల్లన దిగజార్చు కోకిల గళమ్మున సంబర ముబ్బు వంవులన్‌; 
పుణికిన నిండుజవ్వనపు పూపొదరిండ్ల రుచుల్‌ [ప్రజాహిత 
మ్మునకయి తేనెతుట్టెలుగ బొల్బెడు తేటి యనంతరుంకృతిన్‌: 
ఘనతను నీటితుంపరలుగా ధరజిమ్ము మొయిళ్ళనీలిమన్‌: 

కన నగు నీదు చిన్నెల వికాసము కన్గానగల్లువారికిన్‌. 


31 


స్‌ దివ్యత్వము 
ఏదొ యమ ర్ర తేజ మిటకే దిగివచ్చి పసన్నశిల్బ కా 
వ్యోదయ సమ్మితం బయిన భూధరశ్చంగము నందు నీవుగా 


పాదుకుపోయి యుండవలె, పన్నుకుపోయిన వెళ్ళు వారులై 
మేదినిదాటి దివ్యఫణిమీద నిలంబడియున్న తీరునన్‌, 


లేదా లెక్కకు మించు వర్షములుగా రేయింబవ ళ్యాకసం 
ణా దేశించిన యట్లు వ్య[గమగు చిత్తం బంజలిందాల్సి [శ 
ద్దా దీక్షాంకిత మై మెలంగు గద భర్త | శేజీ యమో కోవెలన్‌ 

నీ దివ్యత్వము మా హృదంతరములందే పుట్టునో మెట్టునో. 


(బహ్మ ఆర్ధ ము 


అంతములేని పంక్తుల కహర్ష్నిశ మెట్టులొ దళ్ళుకట్టి య్‌ 
కాంతము నీకు గూర్చెడు ప్రయత్నము వ్యర్థముగాదె. యష్ట ది 
గంతుల మూపురమ్ముల నదల్బుచు వచ్చిన పంచభూ తముల్‌ 
బంతులు తిర్చియున్నవి భవచ్చవి నంద నిశార హస్థ్రితిన్‌. 


లేదెన్‌, నందనపుష్పసౌర భమువోలెన్‌ నేలకుం [(గొత్తయౌ 

సేద హృద్యత గుప్పెనట్టు లెటులౌ నీ సు[పభాతమ్మునం 

ది దేవాలయ గర్భమందు. మతి సంది ప్త్రమ్ములౌ నవ్యసం 

ధ్యా దర్పమ్ముల లో వియత్తల రుచుల్‌ దట్టమ్ములౌ టేలొకో? 
స్‌ రమ్యాకృతి చుట్టియున్న చదలున్‌, విశ్వోపరివ్యాప మౌ 
తారామండలసంపరి[ భమణసంధానంపుటవ్యాజమౌ 
పారస్పర్యములో స్వయంజనితమౌ [బహ్మాండమున్‌ నింపు నోం 
కారధ్వానము [మోయుచున్నటులు, రుంకారమ్ము విన్చించెడిన్‌, 
నేలయు నిప్పు నింగియును సీరము తేజము, నా మనోంబు జో 
హాలయనాట్యశాలను క్షణాంతర భిన్నములై న రూప రే 
భాలఘుమంజులత్వదరహాసము లొల్కుచు. నీ సమక్షమం 
దోలగమై నిరంతర జవోద్దతి నందెడు నట్లు తోచెడిన్‌. 

అ తటి [బ్రహ్మ కీర్ణము రవంత |గహించి, నిశాపశాంతిలో 

నూత నకాంతిపుంజముల నొందినయట్టి శఠారి కెంపు లే 

వ్‌ తలపై న నంటినటు లూహను సంతసమంది, వానలో 
చాతకపక్షి తృ ప్రిగను చందమునన్‌ గుడి బె టికేగుదున్‌, 


33 


సంబంధములు 


నీకున్‌ నాకును నెన్నియేండ్డుగనొ యందీయందగా రాని శు 

[థా కాశాంచల నిత్యకాంతి గత సంబంధమ్ము లున్నట్లు, నా 
యాకారంపు విభిన్నపూర్వకృతులం దల్పమ్ముగానై న న్‌ 

దౌ కారుణ్యము చిమ్మినట్టులును దృశ్యంబౌ కనుల్‌ మూసినన్‌, 
దాగుడుమూత లట్టులు, త్వదం[ఘియుగమ్మును నేను, నీవు నా 
రాగవిర క్తి యున్‌, వెదకులాడుచు నుంటిమి యేండ్ల కేండ్లు, నా 
రేగిన కారుమాయతెర లెత్తవు నీ విదియేమి యాటయో; 

నే గమనించలేను గద నీ గుజుతుల్‌ గురుయోగబద్ధముల్‌. 


వెలుగు 


చూచుకొలంది నీదు సొగనుల్‌ మునుగాంచని స్వప్న భావనా 
వీచిక లట్లు [కమ్మును [దవించిన నా కనుపాప లందు, నే 
దో చకిత ప్రమోదనిధిధోరణి వెన్నెలలున్‌ తటిల్ల తా 

రోచియు నీరజా ప్తశతలోచనముల్‌ మిశితమ్ము లై నటుల్‌, 
అంతటి వెల్లు విశ్వనివహమ్ముల పొందికలో హఠాన్మహ 
త్ర్వాంతవిశేషమై జనన మందియె యుండవలెన్‌, క్షణమ్ము వి 
(భాంతి విగాహితస్థితిని వృజత నందిన నా కనుంగవన్‌ 

వింత జిలుంగు కళు [పతిబింబము నింపును స్పబ్ధతాస్థితిన్‌, 


అది స్థిరబద్ధకాచ నయనామల లక్షణ మేమొ గాని, నా 
యెదుటనె నిల్చియున్న భవదిక్షణపం కిని గాంచలేను, నీ 
పదములనంటు కప్పురపుషశ్ళెరముస్‌ గనలేను, రత్నముల్‌ 
పొదివిన కంఠహారముల పుత్తడిపోడిమియున్‌ గనన్‌ [పభూ. 
నీవే యీ వెలు గై తివో, దెసల సంధిన్‌ వెల్లువౌ కాంతి రే 

ఖా వాల లభ్యము. స్రోకి సర్వము: సితాంకస్నిగ్ధమౌ వార్ది 4 
నాఎర్భావము పొందెనో యొకలె దృశ్యంబే నటుల్‌ సలడల్‌, 
నివృన్‌ 'శేనను భిన్నకల్చనల కేనిన్‌ తావు లేనట్లుగన్‌, 


3 


ఏటికొ 


వెలుతురు కన్న ముందు వినిపించు శకుంతరుతి సవంతిలో 
నలసటలేని తెమ్మెర రయమ్మున చిమ్ము సుమామృతమ్ములో 
నలగని యెజ్బక ల్వల మొనల్‌ కులికించు నలంతి సంజలో 
కలిగిన నిన్ను వేజె కనగా చన నెటికొ తిర్మలా దదికిన్‌ ? 


ఇరు లెగ దువ్వుకొన్న జడ కింపగు వెల్లు విరుల్‌ వెలార్చు బె 
వరుసలజెక్కలన్‌, సొలసి వంగిన రోదసి మెనునిండ క 
ప్పురముపొడుల్‌ తరంగముల పోలిక నింపెడు పండువెన్నెలన్‌, 
వటిలెడు నిన్నుగాంచ పయనమ్మగు టెటికొ తిర్మలా దికిన్‌ ? 


వీటలువాటి మండు సెగవేడిమి నూదెడు నెండునేల యా 
రాటపుగొంతుకల్‌ తడిసి, కమ్మటజ [కొన్ననవెళ్ళుపాకున 
ట్లీబెల కన్న తీరుగ , మొయిళ్ళపొదిన్‌ విడిరాలు చిన్కు లం 
దేటికొ కాంచలేక పయనించుట నిన్లన తిర్మలాదదికిన్‌ ? 
జాలియు (పేమ తృప్తి బుజుసౌమ్యుత నాలుగుగోడలట్లు, లో 
భాలసతల్‌ విడంబడిన భావన యున్నత గోపురమ్ముగా, 

నీ లలిత పభాపరిధి నిండిన స్వాంతదళ మ్మనంత గ 
ర్భాలయ మట్టులుండగ, [ప్రయాణము లేటికి తిర్మల్నాదదికిన్‌ ? 
ఐనను తిర్మల్యాగపు విహాయస మందలి సంజ రెకలన్‌, 

లే నగువన్నె్యపోవులగు టిక్కల, తేనియవాకవెన్నెలన్‌, 
వానల, నెందులేని [పణవద్యుతి దాగిన దాగుగాక, నా 
మానస మందిరానికి సమంబగు కోవెల యెందు నున్నదో. 


36 


రచన 


ఎప్పుడీ యూహల ఫై పదహృద్యత భావ నిసర్లలీల మై 

చెప్పితి వృత్త సంకలితశ్చంఖలముల్‌ దవిలించి, యందునన్‌ 
కుప్పలుగా విభిన్నసుమకోమలతల్‌, మధుమాసభూషలై 
యొషప్పునుగాని నిల్వ దెదియో యొకటే ఎరిగు త్రియై [పభూ, 
మొత్తముగా గలట్టి తలపొక్కటె, నిర్గుణమై యరూపమై 
సత్తెము సుందరము శివసంభృత మై యలరారు దివ్యతన్‌ 
చిత్తమునన్‌ కుదించుటయొ చిన్నెలుగా నయినన్‌ రవంత, హృద్‌ 
భిత్రికలూడి యెక్యము లభించుటొ విశ్వరుచి సవంతిలో, 

నిను ధ్యానించిన లి ప్రయందు హృదిలో నే భావశంపాస్మిత 
మ్మనుభూత మ్మగునో రయెటుంగ, బహు భూమాలంకృతమ్మైన మూ 
రని కన్గొందునొ, పారవశ్యమున నీ |క్రీగంటివాత్సల కమం 
దణుమా త్రై కము నందిన ట్లగునొ, యవ్య రకముగా చేర జూ 
తునొ విశ్వమ్మున సంచరించు వెలుగేదో కాంచి యూ హావధిన్‌; 
మననమ్మౌ ననుభూతి కద్దముగ ఛందస్పల్లి తిన్‌, దీని క 

బ్బన నబ్బందగు సి నిసర్గమగు వై విధ్యంబె దృక్కోోణ క 

లన సారస్యము లందు నే నెబుగకే (బ్రహ్మాండ రోచిర్ని ధీ, 


37 


ed 


TEE 7 
Tf 


Hy: 


su pe) 


గ చ? 





కాకక 
Fa 


మమ్మెక్యా శకత క్యా ర్వకక ఫం 
స్ట సత్ర సడ క ఆ లవ అర క సీతా ద సం లో 


ఖా 


కాక 


శ కకక కవ మ్మ కట 


మళ ను? 


క వళిక్యూత్నా 
జ్యే జ్య స్వే 


AMON YNURE 





న 





సు 


¢ 

4 En Woh Ye న్‌ 

MS It hn క బై 
sete 


భో 


క్ష 
పూ 


పులా ఇట 
గ * 
అ Te 


MEE 


గిరాకి? 
జో 


కు 


LT లక్‌ 


Fas ల వలా 


జ 


స 


క మచ వేం. 


ఎన రిక రాక త 
eile ఇ 


1 
bs 





గ బావ ఏ త్‌ 


క bn 
అ 


fa : 
eT 


థై 
సూ 


న్‌ ark ay rN 
ow wae eo oe) 


హైప 


గలా ఇక 


శాక 


శతా 
2H జ్‌ అపో శ కక 


ఆం(ధ విశ్వవిద్యాలయములో యం. కొం. (ఆనర్ఫు), 
పిహెచ్‌. డి. డిగీలను పొంది, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో 
విద్య నభ్యసించి లండన్‌ యూనివర్శిటీ నుండి పిహెచ్‌. డి. డిగీ 
నందిరి. 


ళా 
Bw Ts 


FEI 
తాల్‌ 


ut 


dae 

ల 

+ $s 

లయములోను 1870 వరకు అధ్యాపకులుగాను, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వ 
గ వ 

,షన్లైక్‌ ఎంటర్‌ వై 9జ్‌కు “డ్రై “రెక్టర్‌గాను నుండిరి. పిమ్మట యునై టెడ్‌ ఈ 
i — క 
: చేసిషన్సు (న్యూయార్కు లో అడ్వయిజర్‌ గా చేరిరి. 2 
ఇతర రచనలు | 

శ {2 

£5 

సంయుక్ర (గేయ నాటిక) 3 

చంద్రరేఖ (పద్య సంపుటి) ఖ్‌ 

, సౌందర్య సమీక్ష (సారస్వత వ్యాసములు) ప 


బిచ్చగత్తె (సాంఘిక నాటకము)' 
చందల (చారి[తక నాటకము) 
ఉగాది రాతి (కథల "సంపుటి 
నాగార్జునకొండ (గేయ నాటిక) 
కమల (నవల) 


బదరి నక నన 


జ 


సరసయసతనసపసపసతంనమసయనఖతదధనమసఖనఖ ఉరగ క సరాయ్‌ 






Printed at T. T. D. Press, Tirupati. 


